నొప్పి డాక్టరు 
తిరుగు ప్రయాణం 


హ్యు లాప్టింగ్ 


నొప్పిడాక్టరు 
తిరుగు ప్రయాణం 


హ్యు లాప్టింగ్ 


AAAAA 


అనుకోని అతిధి 


V 


. 


“ ఈ చప్పుడు ఎక్కడ నుంచి వస్తోంది ? ” 
నొప్పిడాక్టరు ఆశ్చర్యపోతూ అడిగాడు . 
అందరూ ఓడలో కిందా - పైనా , లోపలా బయట 
వెదికారు . 


నొప్పి డాక్టరు ఓడలో ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యాడు . 
“ ఇక సాహసాలు అయిపోయాయి , " అతను అన్నాడు . - 
“ మనం సర్కస్ మొసలి వాళ్ల అమ్మని కలిశాం.సింహరాజు 
కొడుకుజబ్బు నయం చేశాం , సముద్రపుదొంగలను 
తప్పించుకుని వచ్చేశాం .” 
అప్పుడే వాళ్లకి టక్ టక్ టక్ అన్న 
చప్పుడు వినిపించింది . 


అందరూ ఆశ్చర్యపోతుండగా ఓడ డెక్కులో ఒక 
తలుపు తెరుచుకుని ఒకపిల్లవాడి తల బయటకు 
వచ్చింది . 
“ఎవరు నువ్వు ? ” నొప్పి డాక్టరు అడిగాడు . 


“ మీరు ఎవరు ?" ఆ 

పిల్లవాడు అడిగాడు . 
“ ఆ సముద్రపు దొంగలు ఎక్కడ ? ” అని అతనే 
మళ్లీఅడిగాడు . 
ఆపిల్లవాడు ఓడ పైకి వచ్చాడు . 


AR 


“ ఈ ఓడలోకి నువ్వు ఎలా వచ్చావు ?” 
నొప్పి డాక్టరు అడిగాడు . 
“ సముద్రపు దొంగ అయితే సరదాగా 

ఉంటుందని నాకు అనిపించింది ,” 
పిల్లవాడు చెప్పాడు . 


9 . 


“కానీసముద్రపు దొంగలుచాలా చెడ్డవాళ్లని 
తెలిసింది ,”పిల్లవాడు చెప్పాడు . 
“ అందుకే నేను కింద ఒక గదిలో దాక్కున్నాను. ” 
“ మీ ఊరు ఏది ? " 
నొప్పి డాక్టరు అడిగాడు . 


“ నాకు ఊరు పేరు గుర్తు 
లేదు ,”పిల్లవాడు చెప్పాడు . 
“కాని , అది అటు ఉందని నాకు తెలుసు, ” 
అంటూ వేలితో చూపించాడు . 
“కాదు ఇటు అనుకుంటా ,” మళ్లీఅన్నాడు . 


ఏం చెయ్యాలో నొప్పిడాక్టరుకి అర్థంకాలేదు . 
ఎటు వెళ్లాలో తెలియకపోతేపిల్లవాడిని ఇంటికి 
ఎలా చేరుస్తాడు ? 


నొప్పి డాక్టరు కీచుమంటూ ఈల వేసి ఓడ 
హారస్ రెండుసార్లు మోగించాడు . 
అప్పుడు ఒకడాల్ఫిన్ల కుటుంబం ఓడ దగ్గరకు 
వచ్చింది . 


వాటిల్లో అన్నింటికంటే పెద్ద డాల్ఫిస్ ని నొప్పి డాక్టరు 
అడిగాడు , “ సముద్రంలో ఏంజరుగుతోందో డాల్ఫిన్లకు 
తెలుస్తుంది . ఈపిల్లవాడు ఏ దీవి వాడు ? " 
“ మాకు తెలియదు ,” ముసలిడాల్ఫిస్ అంది . 


వాసన చూసేకుక్క 


నొప్పి డాక్టరు ఓడ మీద అటు , ఇటు పచార్లు 
చేస్తున్నాడు . 
“ గుర్తు తెచ్చుకో , అబ్బాయి ," నొప్పిడాక్టరు 
అన్నాడు . “ మీ ఇంటి నుంచి ఏమైనా 
తెచ్చా వా ? " 
పిల్లవాడు ఒక్క నిమిషం ఆలోచించాడు . 
“ ఆ , ఇది తెచ్చాను, ” అన్నాడు . 


అలా అంటూ జేబులోంచి ఒక అప్పచ్చి 
ముక్క బయటకు తీశాడు . 
“ మా అమ్మ ఇవి చేసింది , ఇంతే 
మిగిలింది . ” 


కుక్క తన ముక్కుతోదారి చూపించింది . 
“ ఈ వాసన అటువైపు నుంచి వస్తోంది . ” 


కుక్కజిప్దానివాసన చూసింది . 
“ భౌ,” అంటూ కుక్క మొరిగింది . 
“ నేను దీనివాసన ఇంతకు ముందు 
చూశాను. అటువైపుకి పదండి . ” 


- 


- 


తిరిగి వచ్చిన అబ్బాయి 


జిప్ చూపించిన వైపుకి నొప్పి డాక్టరు ఓడను 
పోనిచ్చాడు . ఆ దిశలో ఓడచాలా దూరం ప్రయాణం 
చేసింది . ఆ అబ్బాయి వాళ్ల ఇంటికి అసలు 
చేరుకుంటామా అని అనిపించింది . 
" అదిగో !” అంటూ ఆ అబ్బాయి అరిచాడు . 
ఆ తరవాత ఓడ మీద నుంచి దూకి 
ఈదుకుంటూ ఒడ్డుకి చేరుకున్నాడు . 


అతనికోసం ఎదురు చూస్తూ వాళ్ల అమ్మ అక్కడ 
ఉంది . 
“ నాకోసం కొంచెం ఆగు ! ” జిప్ మొరిగింది . 
“ నాకోసం కూడా ! ” లాగుడు -తోపుడు అంది . 
“నాకోసం కూడా ! ” డబ్ -డబ్బాతు అంది . 
“ నా కోసం కూడా ! ” గుబ్ -గుబ్ పంది అంది . 


" అందరికి వేల , వేలధన్యవాదాలు,” అమ్మ అంది . 
ఆమె కొడుకునికౌగిలించుకుంది . 
“ మీ రుణం ఎలా తీర్చుకోను ?” 
నొప్పిడాక్టరుకి అమ్మ ముద్దు పెట్టింది . 


నొప్పి డాక్టరుకి ఏమీ అర్థం కాలేదు . 
అతడి ముఖమంతా ఎర్రగా అయిపోయింది . 
“ నాకు ఆకలిగా ఉంది ,”పిల్లవాడు అన్నాడు . 
“ మాకు కూడా ఆకలిగా ఉంది !"జంతువులన్నీ 
అన్నాయి . అమ్మ వంటలు మొదలుపెట్టింది . 


అందరూ కడుపు నిండా విందు ఆరగించారు . 
“ ఈ సంతోష సమయంలో మనం సంబరాలు 
చేసుకోవాలి ,” నొప్పిడాక్టరు అన్నాడు . 
“ పదండి ఊరేగింపు తీద్దాం , ” డబ్ -డబ్ బాతు 


అంది . 


“ చక్కని ఊరేగింపు నాకు ఆనందాన్ని ఇస్తుంది , ” 
తోపుడు లాగుడు అంది . 
అప్పుడుపిల్లవాడు నిలబడి , 
“ అందరూ నా వెనకే రండి !” అంటూ అరిచాడు . 


ఊరేగింపు ఎంతో సరదాగా ఉంది . 
కదం తొక్కుతూ వాళ్లు నడిచారు . 
“ఇక మేం వెళ్లాల్సిన సమయం అయ్యింది ! " 
చివరికి నొప్పి డాక్టరు అన్నాడు . 


“ ఇన్ని నెలలు మేం ఏమైపోయామోనని మా 
అక్క ఆందోళన పడుతూ ఉంటుంది .” 
“ నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను ,” 
బాధపడుతూనే 
పిల్లవాడు చెప్పాడు . 


చివరికి ఇంటికి 


ఒకరినొకరు కౌగిలించుకుని 
దుఃఖంతోనేవీడ్కోలు పలికారు . 
అన్ని జంతువుల తోపాటు నొప్పి డాక్టరు 
మళ్లీ ఓడ ఎక్కాడు . 


ఆ తరవాత నొప్పి డాక్టరు,జంతువులు ఇంటికి 
ప్రయాణమయ్యారు . 
చాలారోజుల ప్రయాణం తరవాత తమ ఊరు 
పడల్ బి తీరం కనిపించింది . 
జంతువులన్నీ సంతోషంతో నాట్యం చెయ్యసాగాయి , 
పైకి , కిందకి దూకసాగాయి . 
“ఊళ్లోఏమేమి మార్పులుజరిగి ఉంటాయో, ” 
నొప్పిడాక్టరుఊహించుకోసాగాడు . 
“ లేదా అలాగేఉందేమో!” 


నొప్పి డాక్టరు ఇంటిలో ఏమాత్రం మార్పు 
లేదు . అతని ఇంటి నిండా ఉత్తరాలు , 
చెల్లించాల్సిన బిల్లులు పడి ఉన్నాయి . 
ఇల్లంతా దుమ్ము, దుమ్ముగా ఉంది . 


అప్పుడు నొప్పి డాక్టరు వాళ్ల అక్క వచ్చింది . 
“ హాయ్ ! ” ఆమె సంతోషంతో అరిచింది . 
అంతలోనేఆమెతోపుడు -లాగుడిని చూసింది . 
“ నా జీవితంలో ఇప్పటివరకు ఇంత అందమైన 
జంతువుని చూడలేదు ! ” 


“దాని ఉన్నిచాలా మెత్తగా ఉంటుంది . 
చాలా వేగంగా కూడా పెరుగుతుంది ,” 
నొప్పి డాక్టరు చెప్పాడు . 
“ ఈ బిల్లులు కూడా వేగంగా చెల్లించ 
గలిగితేబాగుండును .” 


“ వేగంగా పెరిగే ఉన్ని !" అక్క అంది . 
ఆమెకళ్లు తళుక్కుమని మెరిశాయి . 
“ నేను మీ అందరికి ఒక్కొక్క స్వెట్టరు 
నేస్తాను . అప్పుడు , ఎవరికీ చలి 
వెయ్యదు !” 


ఆ తరవాత నొప్పిడాక్టరు అక్కచాలా స్వెట్టర్లు 
అల్లింది . వాళ్లు వాటిని అమ్మారు . 
ఆ విధంగా వాళ్లకిచాలా డబ్బులు వచ్చాయి , 
వాటితో చెల్లించాల్సిన బిల్లులు చెల్లించారు . 
ఇప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంది . 
ప్రతి ఒక్కజంతువుకి ఒక స్వెట్టరు ఉంది . 
అందరికీ కావలసినంత ఆహారం ఉంది . 
ఊళ్లోని జంతువులను అన్నింటిని నొప్పి డాక్టరు 

ప్రేమించేవాడు . 
అప్పటినుంచి అందరూ సంతోషంగా ఉన్నారు ! 


